అంశం: 'సాహిత్యం- తత్త శాస్త్రం' 
ఏ ఆ 
వక్త:పొ. అట్లూరి రఘురామరాజు 


(తత్వ శాస్త్ర శాఖ, హైదరాబాద్‌ విశ్వవిద్యాలయం) 


సర్‌ నమస్కారం! 

తెలుగు శాఖ, హైదరాబాద్‌ విశ్వవిద్యాలయం విద్యార్థులం అధ్యయనం తెలుగు కళాసాంస్కృతిక సాహిత్య చర్చావేదిక 'ను 
19/ 08/ 2015న ఏర్పాటుచేసుకున్నాం. మేము రాసుకున్న 'ఆశయాలు- లక్ష్యాలు'లో ఒకటి తెలుగు సాహిత్యాన్ని వివిధ శాస్త్రాల 
అనువర్తన ద్వారా మూల్యాంఖనం చేసే ఉపన్యాసాలను ఏర్పాటు చేయించటం. సాహిత్యం, తత్త్వశాన్థాల మధ్యగల పరస్పర 
సంబంధాన్ని, ప్రభావాన్ని ఆవిష్కరించవలసిందిగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. తదనుగుణంగా మీ ప్రసంగం ఇలా కొనసాగితే 
విద్యార్థులకు మరింత ఎక్కువగా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఈ కింది అంశాలను పొందుపరిచాం. ఈ అంశాలను 
ప్రస్తావిస్తూ మీ ప్రసంగం సాగితే బాగుంటుందని మేం కోరుకుంటున్నాం. మీ వెసులుబాటు ఆధారంగా మీ ప్రసంగాన్ని 
పత్రరూపంలో రూపొందించుకోవాల్సిందిగా మనవి. 


సాహిత్యం, తాత్త్వికతల అర్థం- వివరణ 

సాహిత్యం - తాత్త్వికత మధ్యగల సంబంధం 

సాహిత్యంలో తాత్త్వికతను గుర్తించే ఉపకరణాలు ఏమైనా ఉన్నాయా? 

తెలుగు సాహిత్యంలో విభిన్న తాత్తికతలు- సమకాలీన సందర్భాలు (ప్రాచీనం నుంచి నేటి వరకు స్తూల పరిచయం) 


౪౮ 


తెలుగు సాహిత్యంలో తాత్త్వికాంశాల గుర్తింపు- అనువర్తన (ఏదో ఒక రచయిత సమగ్ర సాహిత్యం ఆధారంగా) 


నిర్వహణ 3 
'అధ్యయనం' తెలుగు కళాసాంస్కృతిక సాహిత్య చర్చావేదిక 


హైదరాబాద్‌ విశ్వవిద్యాలయం - గచ్చిబౌలి 


